అథ సపదశో్కంధ్యాయః 
సృష్టి వర్ణనము 
వాయురువాచ | 


ఏవం లబ్బ్వా పరాం శక్తిమీశ్వరాదేవ శాశ్వతిమ్‌ | మైధునప్రభవాం 
సృష్టం కర్తుకామః ప్రజాపతిః || 1 


స్వయమప్యదుుతో నారీ చార్జేన పురుషోఖభవత్‌ | యార్దేన నారీ సా 
తన్మాచృతరూవా వ్యజాయత || 2 


విరాజమస్ఫృజ[దృహ్మా సోర్దెేన పురుషో%భవత్‌ | న వై స్యాయంభువః 
పూర్వం పురుషో మనురుచ్యతే || 3 


సా దేవీ శతరూపా తు తపః కృత్వా సుదుశ్చరమ్‌ | భర్తారం 
దీపయశసం మనుమేవాన్వపద్యత || 4 


తస్మాత్తు శతరూపా సా పుతద్వయమసూయత | 
పియవతోతానపాదాౌ పతా పుతవతాం వరౌ || 5 


కన్య ద్వే చ మహాభాగ యాభ్యాం జాతాస్త్విమాః ప్రజాః | ఆకూతిరేకా 
విజేయా (పసూతిరపరా స్మృతా || 6 


స్వాయంభువః ప్రసూతిం చ దదౌ దకాయ తాం ప్రభుః | రుచేః 
(పజాపటతిశ్రెవ చాకూతిం సమపాదయత || 7 


ఆకూతాాం మిథునం జజ్లే మానసస్య రుచేసుభమ్‌ | యజ్ఞశ) దక్షిణా 
చైవ యాభ్యాం సంవర్తితం జగత్‌ || 8 


స్వాయంభువసుతాయాం తు ప్రసూత్యాం లోకమాతరః | చతన్రో 
వింశతిః కన్యా దక్షస్త్వజనయతర్పభుః || 9 


వాయువు ఇట్లు పలికెను - 


ఈ విధముగా ఈశ్వరునినుండి సర్వడశేషము, శాశ్వతము అగు శక్తిని 
పొంది, ప్రజాపతి (స్తీ పురుషసమాగమము వలన కలిగే సృష్టిని 
చేయగోరెను (1). అదధ్ధుతశక్త గల ఆయన తానే స్వయముగ్గా సగము 
పురుషుడు, సగము (స్తీ అయెను. ఏ అర్హభాగముచే ఆయన స్తే 
ఆయెనో, ఆ భాగమునుండి శతరూప ఉదృువించెను (2). ఆయన 
అర్హభాగముచే పురుషుడై విరాట్‌ ను సృషంచెను. సృష్ట్యాది యందలి 
ఆ పురుషుడే స్వాయంభువమనువు అని పిలువబడినాడు (3). ఆ 
శతరూపాదేవి మిక్కిలి కరినమగు తపస్సును చేసి, ఉజ్బలమగు కీర్తి 
గల మనువునే భర్తగా పొందాను (4). ఆయనకు శతరూపయందు 
పతులు గలవారిలో శేషులగు ఇద్దరు కొడుకులు కలిగిరి. 
పీయవతుడు, ఉత్తానపాదుడు అనునవి వారి పేర్లు (5). వారికి 
మహాసాధ్యులు అగు ఇద్దరు కన్యలు కూడ కలిగిరి. ఒకామె పెరు 
ఆకూతి. రెండవ ఆమె పెరు ప్రసూతి. ఈ ప్రజలు వారిద్దరి నుండియే 
పుట్టిరి (6). స్వాయంభువమను మహారాజు ప్రసూతిని దక్షునకిచ్చాను. 
ఆ (ప్రజాపతి ఆరూటిని రుచికి ఇచ్చి వివాహము చేసెను (7). 
(బహ్మమానసప్త్పుతుడగు రుచికి ఆకూతి యందు యజ్ఞము, దక్షిణ 
అనే శుభకరమగు ఇదరు సంతానము కలిగిరి. వారిదరి వలననే ఈ 
జగచ్చు[కము తిరుగుచున్నది (8). దక్ష ప్రజాపతి స్వాయంభువుని 
కుమార్తెయగు ప్రసూతియందు లోకములకు తల్లులగు ఇరవై నల్సురు 
కన్యలను కనాను (9). 


ఢద్దా లక్త్మీర్ణృతిః పుషిస్తుష్టిర్మేధా క్రియా తథా | బుద్దిర్లజ్ఞా 
వపుశ్శాంతిస్సిద్దిః క్తి సయోద? || 10 


పత్న్యర్తం పతిజ[గాహ ధర్మోదాక్రాయబీః ప్రభుః | తాభ్యశ్శిష్టా 
యవీయస్య ఏకాదశ సులోవనాః || 11 


ఖ్యాతిస్పత్య్వరసంభూతిస్స్యృతిః ప్రీతిః క్షమా తథా | 
సన్నతెశాానసూయా చ ఊర్జా స్వాహా స్వధా తథా || 12 


భృగుశ్శర్వో మరీచిశ్చ అంగిరాః పులహః క్రతుః | 
పులనస్తోతెర్వసిష్టశ) పావకః పితరస్తథా || 13 


ఖ్యాత్యాద్యా జగృహుః కన్యా మునయో మునిసత్తమాః | కామాద్యాస్తు 
యశోం%తా యే తే తయోదశసూనవః || 14 


ధర్మస్య జజ్తిరే తాసు శద్దాద్యాసుసుఖోతరాః | దుఃఖోత్తరాశ్చ 
హింనాయామధర్మనస్య చ సంతతౌ || 15 


నికృత్యాదయ ఉత్పన్నాః పుుతాశాధర్మలక్షణాః | నైషాం భార్యాశ్చ 
పు[తా వా సర్వే త్వనియామాస్స్యృతాః || 16 


స ఏష తామసస్సుర్లో జజే ధర్శ్మనియామకః | యా సాదక్షస్య దుహితా 
రుదస్య దయితా నతీ || 17 


భర్తనిందా|పసంగేన త్యక్త్వా దాకాయణీం తనుమ్‌ | దక్షం చ 
దక్షభార్యాం చ వినింద్య సహ బంధుభేః || 18 


సా మేనాయామావిరభూతుుతీ హిమవతో గిరేః | రుదస్తు తాం సతీం 
దృష్టా రుద్రాంవ్వాత్మసమటప్రభాన్‌ || 19 


యధథా%సృజదసంఖ్యాతాంస్తథా కథితమేవ చ | భృగోః ఖ్యాత్యాం 
సముత్పున్నా లక్తీర్నారాయణ(పియా || 20 


దవా ధాతృవిధాతారౌ మన్వంతరవిధారిణా | తయారై; 
పుతపౌత్రాద్యాశ్శాతశో్కథధ సహస్రశః || 21 


స్వాయంభువేంగతరే నీతాస్సుర్వే తే భారవా మతాః | మరీచేరపి 
సంభూటిః పౌర్థమాసమసూయత || 22 


శద, లక్ష్మి, ధఎతి, తుజ్బ, మేధ, క్రియ, బుద్ది, లజ్జ, వపువు, శాంతి, 
వది, కీర్తి అనే పదముగురు (10) దక్షపుతికలను దర్శపభుడు 
భార్యలనుగా స్వీకరించెను. వారి తరువాత వారి చెల్లెళ్లు పదకొండు 
మంది సుందరయువతులు మిగిలియుండిరి (11). ఖ్యాటి, సతి, 
అర్దసంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్హ, 
స్వాహా, స్వధా అనునవి వారి పర్లు (12). ఓ మహర్తులారా! భృగువు, 
సివుడు మరియు మరీచి, అంగిరసుడు, పులహుడు, క్రతువు, 


పులన్వుడు, అలి, వసిషుడు అన ఎడ్గురు బుషులు, అగ్ని, 
పితృదేవతలు అనువారలు ఆ ఖ్యాతి మొదలగు కన్యలను క్రమముగా 
వివాహమాడిరి. కామునితో మొదలిడి, యశస్సు వరకు గల 
పదముగురు పుత్రులను ధర్ముడు శ్రద్ర మొదలగు వారియందు 
కనాను. వీరు ఒకరికంకు అధికమగు సుఖమును మరియుకరు 
ఇచ్చాదరు. అధర్మునకు హంసయందు నికృతి మొదలగు 
అధర్మస్వభావము గల సంతానము కలిగిరి. వీరు ఒకరిని మించి 
మరియొకరు దుఃఖమును కఠలిగించెదరు. ఎ విధమైననియమములు 
లేని వీరికి అందరికి భార్యలు గాని, పిల్లలు గాని లేరు (13-16). ఈ 
విధముగా ధర్మమును నియం।తించ ఈ తామసస్స్న్నా జరిగినది. 
దక్షుని పృతి, రుదుని భార్య యగు సతి (17) భర్త నిందింపబడిన 
సందరములో బంధువులతో కూడియున్న దక్షుని మరియు ఆయన 
భార్వను నిందించి, తన దేహమును విడిచిపెట్టి (18), పర్వతరాజగు 
హిమవంతునకు మేనయందు పుతికయి అవతరించెను. రుదుడు ఆ 
సతిదేవియొక్క అవపను చూచుట, తనతో సమానమగు కాంతి గల 
భయంకరాకారులను (19) లెక్క లేనంతమందిని సృష్టంచుట 
మొదలైన వృత్తాంతము పూర్వమే చెప్పబడినది. భృగువునకు ఖ్యాతి 
యందు నారాయణునకు (పియురాలగు లక్షీదేవి, మరియు ధాత 
విధాత అనే ఇద్దరు దేవతలు జన్మించిరి. మన్వంతరమును 
నిలబెట్టిన వీరిద్దరికి వందల వేల సంఖ్యలో కొడుకులు మరియు 
మనుమలు కలిగిరి (20,21). సాయంభవమన్వంతరములో 
నివసించిన వారందరికి భావులు (భృగువంశమునందు పుట్టినవారు) 
అని పేరు. మరీచికి సంభూతియందు పౌర్థమాసుడు జన్మించెను 
(22). 


కన్యాచతుష్టయే చైవ మహీయాంసస్తదన్వయాః | యేషాం వంశే 
సముత్పన్నో బహుప్తతస్సు కశ్యపః || 23 


స్ప్రృతిశ్చాంగిరసః పత్నీ జనయామాన వై సుతా | ఆగ్నీధం శరభం 
చైవ తథా కన్యాచతుష్టయమ్‌ || 24 


తదీయాః పుృతపొత్రాశ్స యే%తితాస్తే సహ(సశః | ప్రీత్యాం 
పులస్తభార్వాయాం దంతోగ్నిరభవతుుతః | 


పూర్వజన్మని యో % గస్త్వససుృతసాాయంభవవేం%తరే || 25 


తత్సంతతీయా బహవః పౌలస్తాా ఇతి విశుతాః | క్షమా తు సుషువే 
పు[తాన్‌ పులహస్య పప్రజాపతేః || 26 


కర్ణమశ్చాసురిశ్రెవ సహిష్లుశేతి తేతయః | (తేతాగివరనసస్సుర్వే 
యేషాం వంశః ప్రతిష్టితః || 27 


క్రతోః క్రతుసమాన్‌ భార్యా సన్నతిస్సుషువే సుతాన్‌ | నైషాం భార్యాశ్చ 
పుతాశ సర్వే త హ్యూర్త్వ రేతనః || 28 


షష్టిస్తాని సహసాణి వాలఖిల్యా ఇతి స్మృతాః | అనూరోరగతో యాంతి 
పరివార్య దివాకరమ్‌ || 29 


ఆ|తేరారా%నసూయా చ పంచ్మాతేయానసూయత | కన్యాకాం చ 
(శుతిం నామ మాతా శంఖపదస్య చ || 30 


సత్యన్నేతశృ హవ్యశ్చ ఆపోమూర్తిశ్శనైశ్చరః | సోమశ పంచమస్తితే 
పంచా[త్రేయాః ప్రకీర్తితాః || 31 


తేషాం పుతాశృ పొత్రాశృ హ్యాతీయాణాం మహాత్మనామ్‌ | 
స్వాయంభువేంగతరే % తితాశ్శతకశోధ సహ(నశః || ౩2 


ఊరాయాం తు వసిష్టస్య పుతా వై సప్త జజ్ఞిరే | జ్యాయసీ చ స్వసా 
తేషాం పుండరీకా సుమధ్య్వ్యమా || 33 


ఆయనకు నల్లురు కుమార్తెలు కూడ గలరు. ఆ వంశమువారు చాల 
గొప్పవారు. వారి వంశములోననో అనేకపుతులు గల కశ్యపుడు 
జన్మించెను (23). అంగిరనుని భార్యయగు స్మృతికి అగ్నీధుడు, 
శరభుడు అనే ఇదరు కొడుకులు మరియు నల్లురు కుమార్తెలు కలిగిరి 
(24). వారి కొడుకులు, మనుమలు వేల సంఖ్యలో గలరు. వారు 


కాలగర్పుములో కలిసి పోయిరి. పులస్త్యుని భార్యయగు టీతికి 
దంతోగ్ని అనే కొడుకు కలిగను. ఆయన పూర్వజన్మలో 
స్వాయంభువమన్వంతరములో అగన్వుడని చెప్పబడినది (25). 
ఆయనకు పౌలస్తులు అని ప్రఖ్యాతిని గాంచిన అనేకులు 
సంతానము గలరు. పలహప్రజాపటికి భార్యయగు క్ష్రమయందు 
కరముడు, ఆసురి, సహిష్టుడు అనే ముగురు కొడుకులు కలిగిరి. 
వారందరు యజ్ఞాగ్నితో సమానమగు కాంతి గలవారు. వారి వంశము 
(ప్రతిష్టను పొందినది (26, 27). కతువుయొక్క భార్యయగు సన్నతి 
యజ్ఞమువలె పవిత్రులైన కొడుకులను కనెను. వారందరు 
నెషిక[బహ్మచారులగుటచె, వారికి భార్యలు గాని పిల్లలు గాని లేరు 
(28). వాలభఖీల్యులని చెప్పబడే ఆ మహాత్ముల సంఖ్య అరవై వేలు. 
వారు సూర్యుని ప్రదక్షిణము చేసి అనూరునకు (సూర్యుని సారథి) 
ముండు నడచెదరు (29). అ(తతియిక్క భార్యయగు అనసూయ 
అయిదుగురు ఆ,తేయులన పుుతులను, [శుతి అనే కన్యను కనాను. 
శుతియొక్క పుత్రుడు శంఖపదుడు (30). సత్యనేత్రుడు, హవ్వుడు, 
ఆపోమూర్తి, శ#*నశ)రుడు, సోముడు అను అయిదుగురు 
ఆ[తలేయులని కీర్తింపబడచున్నారు (31). మహాత్ములగు ఆ 
ఆ[తేయులకు స్వాయంభువమన్వంతరములో వందల వేల 
సంఖ్యలో కొడుకులు, మనుమలు కలిగిరి. వారు కాలగర్పములో 
కలిసిపోయిరి (32). వసిష్ణునకు ఊర్ణయందు ఏడురు కొడుకులు 
కలిగిరి. పుండరీక అనే సుందరి వారికి పెద్ద అక్క గారు (33). 


రజోగా[తోర్వుబాహూచ సవనశ్చానయశ యః | సుతపాశుక్ర ఇత్వేతే 
సప్త సపర్హ్తయస్స్మృతాః || 34 

గోతాణి నామభి స్తేషాం వాసిషానాం మహాత్మానామ్‌ | 
స్వాయంభువే%ంంతరేేతితాన్యర్చుదాని శతాని చ || 35 


ఇత్వేష బుషిసర్గస్తు సానుబంధః ప్రకీర్తితః | 
సమాసాదిస్తరాద్వకుమశకోః$%*యమితి ద్విజాః || 36 


యాళసౌ రుద్రాత్మకో వహ్నిరహ్మణో మానసస్సుతః | స్వాహా తస్య 
పియా లేభే పుతాంస్తీ నమితా జసః || 37 


పావకః పవమానశ్చ శుచిరిత్యేష తే తయః | నిర్మథ్యః 
పవమానన్స్యాద్వైాద్యుతః పావకస్మృతః || 38 


సూర్యే తపతి యశ్చాసా శుచిసౌార ఉదాహృతః | హవ్యవాహః 
కవ్యవాహస్సహరక్షా ఇతి తయః || 39 


తయాణాం క్రమశః పు[తా దెవపితసురాశ్చ తే | ఎతేషాం 
పుతపౌతాశ చత్వారింశన్నవైవతే || 40 


కామ్యనైమిత్తికాజ[సకర్మసు (తిష సంప్పితాః | సర్వే తపస్వినో 
జేయాస్సర్వే వతభృతస్తథా || 41 


సర్వే రుదాత్మకాశ్రైవ సర్వే రుదపరాయణాః | తస్మాదగ్నిముఖే 
యత్తద్దుతం స్యాదేవ కేనచిత్‌ || 42 


తత్సర్వం రుదముద్రిశ$ దత్తం స్యాన్నాత సంశయః | ఇత్యేవం 
నిశృయోజగ్నీనామను[కాంతో యథధాతథమ్‌ || 43 


రజస్సు, గ్యతుడు, ఊర్వుబాహుడు, సవనుడు, అనయుడు, 
సుతపసుడు, శుక్రుడు అనునవి ఆ ఏడ్గురు బుషుల పేరు (34). 
మహాత్ములగు ఆ వసిష్టపుతులయొక్క గోతనామములు 
స్వాయంభువమన్వంతరములో వేల కోట సంఖ్యలో ఉండెను. 
వారందరు కాలగర్భములో కలిసిరి (35). ఓ (బాహ్మణులారా! ఈ 
విధముగా వంశసంతతితో కూడియున్న బుషిసరమును విస్తరముగా 
వర్తించుట శక్యము కాదు. కావుననే, సంగ్రహముగా వర్తించితిని (36). 
బహ్మమానసపుతుడు మరియు రుదస్వరూపుడు అగు అగ్నికి 
ఆయనయొక్క [పియురాలగు స్వాహాదేవియందు సాటిలేని తేజస్సు 
గల ముగ్గురు కుమారులు కలిగిరి (37). పావకుడు, పవమానుడు, 
శుచి అనునవి ఆ ముగ్గురి పేరు. మంధనమునందు పో అగ్నికి 
పవమానుడని పేరు. మెరుపులో పుషే అగ్నికి పావకుడని పేరు (38). 


సూర్య ప్రకాశమునందు గల తేజస్సునకు శుచి అని పేరు. విరి 
ముగ్గురికి క్రమముగా హవ్యవాహుడు, కవ్యవాహుడు, సహరక్షడు అనే 
ముగ్గురు కొడుకులు కలిగిరి. వారు క్రమముగా దేవతలు, 
పితృదేవతలు, అసురులు అను వరములకు చెందినవారు. వారికి 
నలభై తొమ్మిదిమంది కొడుకులు, మనుమలు గలరు (39, 40). వీరు 
క్రమముగా కామ్య (కోరిక సిదించుటకై చేయబడునవి), నైమిత్తిక 
(ఒకానొక నిమిత్తము లేక సందరమును పురస్కరించుకొని 
చేయబడునవి), నిత్య (తప్పుని సరిగా చేయదగినవి) కర్మలు అనే 
మూడు రకముల కర్మలయందు |పతిషితుత యుందురు. వీరందరు 
తపశ్శాలులు మరియు వతనిష్ట గలవారు అని తెలియదగును (41). 
రుదునియందు నిష్ట గల విరు అందరు రుదస్వరూపులే. కావున, 
ఎవడైననూ అగ్నియొక్క నోటియందు ఏయే ఆహుతులను 
సమర్పించునో, ఆ సర్వము నిస్సందేహముగా ర్నుదుని ఉద్దెశించి 
మాత్రమే సమర్పించినట్లగును. ఈ విధముగా అగ్నుల నిశ్చయము 
ఉన్నది ఉన్నట్లుగా క్రమములో చెప్పబడినది (42, 43). 


నాతివిస్తరతో వి|పాః పితృన్‌ వక్షామ్యుతః పరమ్‌ | యస్మాత్‌ 
షడృతవస్తేషాం స్థానం స్టానాభిమానినామ్‌ || 44 


బుతవః పితరస్తస్మాదితే$షా వెదికీ (శుతిః | యస్మాదృతుషు సర్వే హి 
జాయంతే సాస్నుజంగమాః || 45 


తస్మాదేతే హి పితర ఆర్తవా ఇతి చ శుతమ్‌ | ఏవం 
పిత్రాణామేతేషామృతుకాలాభిమానినామ్‌ || 46 


ఆత్రైశ్వర్యా మహాత్మానస్తిష్టంతిహాభసంగమాత్‌ | అగ్ని ష్వాత్తా 
బర్గిషదః పితరో దిివధాస్స్మృతాః || 47 


అయజ్వానశృ యజ్వానః క్రమాత్తే గృహమేధినః | స్వధాాసూత 
పితృభ్యశ) ద్వే కనే; లోకవిశుతే || 48 


మేనాం చ ధరణీం చైవ యాభ్యాం విశ్వమిదం ధృతమ్‌ | 
అగ్నిష్వాత్తసుతా మేనా ధరణీ బర్గిషత్సుతా || 49 


మేనా హిమవతః పత్నీ మైనాకం క్రొంచమేవ చ | గౌరీం గంగాం చ 
సుషువే భవాంగాశేషపావనీమ్‌ || 50 


మేరోస్తు ధరణీ పత్నీ దివౌాషధిసమన్వితమ్‌ | మందరం సుషువే 
పృ్మతం చ్మితసుందరకంధరమ్‌ || 51 


స ఏవ మందరః ఢీమాన్‌ మేరుపుతస్తపోబలాత్‌ | 
సాక్షాభ్చుకంరనాథన్య శివస్వావసధం గతః || 52 


సాాసూత ధరణీ భూయస్తిసః కన్యాశ్చ విశుతాః | వేలాం చ నియతిం 
చైవ తృతీయమపి చాయతిమ్‌ || 53 


ఆయతిర్నియతిశ్రెవ పత్నొ$ ద్వే భృగుపుుతయోః | 
సాయంభువేం%తరే పూర్వం కధితస్తే తదన్వయః || 54 


ఓ [బాహ్మణులారా! ఈ పెన పితృదెవతలను గురించి ఎక్కువ 
విస్తారము కాకుండగా చెప్పెదను. పితృదేవతలకు నానము ఆరు 
బుతువులు. ఈ బుతువులు అనే సానమునందు వారికి అభిమానము 
(నాది అనే భావన) గలదు (44). కావున, బుతువులే పితృదెవతలు 
అగుదురని వేదమం[తములలో వినబడుచున్నది. 

చరాచర పాణులన్నియు బుతువులయందు మాత్రమే 
జన్మించుచున్నవి (45). కావున, ఈ పితృదేవతలు ఆర్తవులు 
(బుతువుల అభిమాని దేవతలు) అని వేదము చెప్పుచున్నది. ఈ 
విధముగా బుతువులు అనే కాలాంశములకు అభిమాని దేవతలగు 
పితరులలో అగ్నిష్వాత్తులు, బర్గిషదులు అనే రెండు రకములు 
గలరని మహర్తులు చెప్పెదరు. మేఘములతో కలిసి ఉండే ఈ 
పితృదేవతలు ఆత్మజ్ఞానము అనే ఐశ్వర్యము గల మహాత్ములు (46, 
47). గృహస్తులగు ఆ రెండు రకముల పితరులలో రెండవ వారు 
యజ్ఞయాగములను చేసినవారు కాగా, మొదటి వారు అటు కాదు. 


పితృదేవతలకు స్వధయందు లోకప్రఖ్యాతిని గాంచిన ఇద్దరు 
కుమార్తెలు కలిగిరి (48). మేన, ధరణి అనునవి వారి "ర్లు. వారిద్దరు 
ఈ జగత్తునంతనూ నిలబట్రినారు. మేన అగ్నిష్వాత్తుల పుత్రక కాగా, 
ధరణీ బర్గిషదుల పు[తెక (49). హిమవంతుని భార్యయగు మేన 
మైనాకుడు, కాంచుడు అను ప్రత్రులను, గౌరి, గంగ అనే పత్రికలను 
కనెను. శివుని శరీరమును ఆలింగనము చేయుటచే గంగ పావని 
యెనది (50). మేరుపుయొక్క భార్యయగు ధరణి దివ్వమగు 
ఓషధులతో నిండియున్నవాడు, రంగు రంగుల అందమైన 
ిఖిరములు గలవాడు అగు మందరుని పు[తునిగా కనాను (51). 
శోభాయుకుడు, మేరుపుుతుడు అగు ఆ మందరుడే తపస్సుయుక్క 
బలముచే కంఠమునందు విషముగల జగన్నాథుడగు శివునకు 
సాక్షాత్తుగా నివాసస్థానమైనాడు (52). ఆ ధరణి మరల వేల, నియతి 
మరియు ఆయతి అనే ముగ్గురు లోకప్రఖ్యాతిని గాంచిన కన్యలను 
కనెను (53). ఆయతి, నియతి అను వారిదరు భృగువుయొక్క 
పు[తులకు ఇద్దరికి భార్యలు అయినారు. వారి వంశమును గురించి 
పూర్వము నేను స్వాయంభువ మన్వంతర ప్రసంగములో 
చెప్పియుంటేిని (54). 


సుషువే సాగరాద్వేలా కన్యామేకామనిందితామ్‌ | సవర్ణాం నామ 
సాముదీం పత్నీం ప్రాచీనబర్హిషః || 55 

సాముదీ సుషువే పుత్రాన్‌ దశ పాచీనబర్గిషః | సర్వే పాచేతసా నామ 
ధనుర్వేదన్య పారగాః || 56 


యేషాం స్వాయంభువే దక్షః పుతత్వమగమతుురా | తెియంబకస్య 
శాపేన చాకుషసాాంతరే మనోః || 57 


ఇత్యేతే [బహ్మపు[తాణాం ధర్మాదీనాం మహాత్మనామ్‌ | నాతిసంక్షేపతో 
విపా నాతివిస్తరతః క్రమాత్‌|| 58 


వర్లితా వై మయా వంగా దివ్యా దెవగణాని3తాః | క్రియావంత; 
పజావంతో మహర్షిభిరలంకృతాః || 59 


(ప్రజానాం సంనివేశో%ోయం ప్రజాపతినముదృువః | న హి శక్యః 
పసంఖ్యాతుం వర్తకోటిశ*శత్రారపి || 60 


రాజ్ఞామపి చ యో వంశో ద్విధా సోపి ప్రవర్తత | 
సూర్యవంశనవ్సోమవంశ ఇతె పుణ్యతమః క్షితౌ || 61 


ఇక్ష్వాకురంబదీషశృు యయాతిర్నాహుషాదయః | పుణ్యశ్లోకాః శుతా 
యేగ్యత తపి తద్వంశసంభవాః || 62 


అనే చ రాజబుషయో నానావీర్యసమన్వితాః | కిం తైః 
ఫలమనుత్కాంత్రరుక్తపూర్వైః పురాతనైః || 63 


కిం చేశ్వరకథావృత్తొ యత తత్రాన్యకీర్తనమ్‌ | న సదిస్సంమతం 
మత్వానోత్స హే బహు భాషితమ్‌ || 64 


పసంగాదీశ3రసై*#:3వ ప్రభావద్యోతనాదపి | సరాదయో%పి కథితా 
ఇత్యత తత్‌ర్పువిస్తరైః || 65 


ఇతి భీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే 
సృష్టికథనం నామ సప్త్రదశో%ధాయః (17) 


వేల సాగరునితో కలిసి ఒక సుందరియగు కన్యను కనాను. సవర్ణ అనే 
పేరుగల ఆ సముదపుతి ప్రాచీనబర్హిషుని భార్య అయెను (55). 
పాచీనబర్తిషునకు ఆ సముదపుతియందు పది మంది కొడుకులు 
కలిగిరి. వారికి పాచేతసులు అని పేరు. వారు ధనుర్వేదములో 
దిట్టలు (56). స్వాయంభువమన్వంతరములోని దక్షుడు శివుని 
శాపము వలన పూర్వము చాకుషషమన్వంతరములో వారికి పుుతుడు 
అయెను (57). ఓ బాహ్మణులారా! ఇంతవరకు మీకు ఈ ధర్ముడు 
మొదలగు మహాత్ములయుక్క వృత్తాంతమును మిక్కిలి సంక్షేపము 
కాకుండగా మరియు అతివిస్తారము కాకుండగా వరుసగా చెప్పిటిని 
(58). దేవగణములతో కూడియున్నవి, వైదికకర్మానుష్టానముతో 
కూడినవి, సంతానవంతములు, గొప్ప భోగభాగ్యములతో 
తులదూగునవి అగు దివ్వవంశములను నెను వరించి చెప్పిలిని 


(59). పజాపతినుండి పటన ఈ సంతానసమూహమును వందల 
కోట్ల సంవత్సరముల కాలములోనైననూ ఖచ్చితముగా లెక్కించుట 
సంభవము కాదు (60). భూలోకములో మిక్కిలి పవ్మితమైన రాజుల 
వంశము కూడ సూర్యవంశము, చం[దవంశము అనే రెండు శాఖలను 
కలిగియున్నది (61). ఇక్ష్వాకువు, అంబరీషుడు, నహుషుని 
పుుతుడగు యయాతి మొదలగు పవి(తకీర్తి గల ఏ రాజులు లోకములో 
పఖ్యాతిని గాంచియున్నారో, మరియు అనేకశక్తిసామర్వములు గల ఏ 
ఇతరరాజర్తులు గలరో, వారు కూడ ఆ వంశములకు చెందినవారే. 
మరణరహితులగు ఆ పురాతనచ[క్రవర్తులను గురించి పూర్వములో 
చెపష్పియుంటిని. మరల వారిని గురించి చెప్పుటలో ఫలమేమి 
గలదు? (62, 63). ఇంతే గాక, ఈశ్వరుని కథను చౌ 
సందర్భములో అనేకములగు ఇతరవిషయములను గురించి 
అధికపసంగమును చేయుట సతురుషులకు సమ్మతము కాబోదని 
తలంచి నేను ఆ వివరములను ఉత్సాహముతో చెప్పుట లేదు (64). 
ఈశ్వరుని మహిమను కళకు కట్టినట్లు వర్ణించే సందర్పమును 
పురస్కరించు కొని మాత్రమే నేను సృష్టి మొదలగు వాటిని గురించి 
చెపితెని. ఆవివరములు కూడ ఇక చాలును (65). 


శి శివమహాపురాణములోని వాయవీయసంహితయందు 
పూర్వభాగములో సృష్టిని వర్షించే పదునేడవ అధ్యాయము 


ముగిసినది (17). 


